అథ పంచమోోధ్యాయః 
నారదుడు తం(డిని పశ్నించుట 
సూత ఉవాచ | 


అంతర్గితే హరౌ విప్రా నారదో మునిసత్తమః విచచార మహీం పశ్యన్‌ 
నివలింగాని భక్తితః || 1 


పృథివ్యా అటనం కృత్వా శివరూపాణ్యనేకశః | దదర్శ ప్రీతితో విప్రా 
భుక్తిముక్తి ప్రదాని సః || 2 


అథ తం విచరంతం కౌ నారదం దివ్యదర్శనమ | జ్ఞాత్వా 
శంభుగణా తౌ తు సుచిత్తముపజగ్శతుః || 3 


నిరసా సుప్రణమ్యాశు గణావూచతురాదరాత్‌ | గృహీత్వా చరణా 
తస్య శాపోద్దారేచయా చ తౌ || 4 


సూతుడిట్లు పలికెను - 


ఓ విప్రలారా! విష్ణువు అంతర్జానము కాగానే, నారద మహర్షి భక్తితో 
నివలింగములను దర్శిస్తూ, భూలోకమునంతయూ పర్యటించెను 
(1). ఓ విప్రలారా! ఆతడు భూలోకమును పర్యటించి, భుక్తిని 
ముక్తిని ఇచ్చే అనేక ఫివరూపములను ప్రీతితో దర్శించాను (2). 
దివ్యజ్ఞాని యగు నారదుడు ప్రసన్న మనస్సుడై భూలోకములో 
సంచరించుచున్నాడని తెలిసి, ఆశంభుభక్రులిదరు ఆతని వద్దకు 
వచ్చిరి (3). తమకీయబడిన శాపము నుండిఉద్దారమును గోరు 
వారై వారిరువురు వెంటన అతనికి తలవంచి నమస్కరించి, 
పాదములను పట్టుకొని ఆదరముతో నిట్లనిరి (4). 


శివగణావూచతుః | 


[బహ్మపుత నసురర్తే హి శృణు ప్రీత్యావయోర్వచః | 
తవాపరాధకర్తారావావాం వి(పౌ న వస్తుతః || 5 


ఆవాం హరగణా విప తవాగస్కారిణౌ మునే | స్వయంవరే 
రాజపుత్‌ర్యా మాయా మోహితచెతసా || 6 


త్వయా దత్తశ్చ నౌ శాపః పరేశ#**_యురితేన హ | జ్ఞాత్వా 
కుసమయం తత మౌనమేవ హి జీవనమ్‌ || 7 


స్వకర్మణః ఫలం [పాప్తం కస్యాపి నహి దుషణమ్‌ | సుప్రసన్నో భవ 
విభో కుర్వను గ్రహ మద్యనాౌ || 8 


శివభక్తులిదరు ఇట్లు పలికిరి - 


బహ్మపుత్రా!దేవర్తీ! నీవు ప్రసన్నుడవై మాఇద్దరి మాటను వినుము. 
విప్రలమగు మేము యథార్థముగా నీయందు అపరాధమును 
చేయలేదు (5). హె వపా! మేమిద్దరము శివుని అనుచరులము. 
ఓమహరి! మేము నీయందు తప్పు చేసితిమి. స్వయం వరములో 
మాయా [పాభావముచే నీమనసు) రాజపుతి యందలి మోహముతో 
నిండియుండెను (6).అటి నీవు మాకిదరికి శాపము నిచితివి. 
పరమేశ్వరుని గురణ చేతన అట్లు జరిగినది. అది మాటలాడుటకు 
సమయము కాదనియు, మౌనమే రక్షక మనియు తలిసుకొంటిమి 
(7).బీవుడు తన కర్మల ఫలమును పొందును. ఇతరులను 
దూషింప బని లేదు. హే ప్రభో! నీవ మాయందు ప్రసన్నుడవై 
మమ్ములను గహంపుము (8). 


సూత ఉవాచ | 


వచ ఆకర గణయో రితి భక్యుక మాదరాత | ప్రత్వు వాచ ముని ఏ; 
ప్రీత్యా పశ్యాత్రాపమవాప్య నః || 9 


సూతుడిట్లు పలికెను - 


నివుని అనుచరులిద్దరు భక్తితో చెప్పిన ఈ మాటను విని, 
నారదముని పశ్చాత్తాపమును పొందిన వాడై, ప్రీతితో ఆదరముతో 
నిటు బదులిడెను (9). 


నారద ఉవాచ | 


శృణుతం మే మహాదేవగణా మాన్యతమౌ సతామ్‌ | వచనం 
సుఖదం మోహనిర్ముకం చ యథార్థకమ్‌ || 10 


పురా మమ మతి(రృృష్టాసీచ్చి వేచ్చావశాత్‌ ధువమ్‌ | సర్వథా 
మోహమాపన్నశ్శప్తవాన్‌ వాం కుశేముషిః || 11 


యదుక్తం తత్తధా భావి తథాపి శృణుతాం గణా | శాపోదారమహం 
వచ్చి క్షమేతామఘమద్య మే || 12 


వీర్యాన్ను నివరస్యాప్తా రాక్ష సే శత్వమా దిశమ్‌ | స్యాతాం 
విభవసంయుకొ బలినా సుప్రతాపినా || 13 


నారదుడిట్లు పలికెను - 


మహాదేవాను చరులారా! నా మాటను వినుడు. మీరు 
సతురుషులలో మిక్కిలి శేష్ణులు. మీరు సుఖమును కలిగించు, 
మోహములేని సత్వవచనమును పలికినారు (10). కొదికాలము 
కితము నాబుధి భష్టమైనది. శివుని ఇచ్చు వలననే అట్లు 
జరిగినదనుట నిశ్చయము. నేను పూర్తిగా మోహమును పొంది, 
దుష్టబుద్ది గలవాడై మిమ్ములనిదరినీ శపించితిని (11). నా 
శాపవచనములు సత్యములయి తీరును. అయిననూ, 
సివభకులారా! నా యీ పాపమును క్షమించుడు (12). ముని (శేషుని 
బిడ్డల పుట్టి, మీరు సంపత్తులు గల వారై బలము, ప్రతాపము గల 
రాక్షస ప్రభువులు అగుదురు (13). 


సర్వ (బహ్మాండరాజనాౌ శివభక్తా జితేం[ది,° | శివాపరతనోర్భుతుం 
పాప స్వం పదమాష్స్యుథః || 14 


మీరు ఇందియజయము గల శివ భకుల శివుని రెండవ 
స్వరూపమగు విష్ణువు చేతిలో మృత్వువును పొంది, మీ 
స్వవ్రానమును పొందెదరు (14). 


సూత ఉవాచ | 


ఇత్యా కర్ణ మునర్వాక్యం నారదనస్య మహాత్మనః | ఉభా హర గణా 
పీతా స్వం పదం జగ్మతుర్ము దా || 15 


నారదోపి పరం ప్రీతో ధ్యాయ చివమనన్య దీః | విచచార మహీం 
పశ్యన్‌ శివతిర్దాన్య భీక్టశః || 16 


కాశీం ప్రాప్యాథ స మునిస్సర్వోపరి విరాజితామ్‌ | శివ(పియాం శంభు 
సుఖం (పదాం శంభుస్వరూపిణీమ్‌ || 17 


దృష్టా కాశీం కృతార్దోభూత్‌ కాశీనాథం దదర్శ్మహ ఆనర పరమ 
పీతా పరమానందసంయుతః || 18 


మహాత్ముడగు నారదముని యొక్క ఈ వాక్యమును విని వాను 
చరులిధరు సంతసించి, ఆనందముతో తమ స్థానమునకు వెళిరి. 
(15). నారదుడు కూడ మిక్కిలి సంతసించి, శివుని ఎకానుగమగు 
బుద్దితో ధ్యానిస్తూ, భూలోకములో శివతీర్వములనన్నింటినీ చూస్తూ 
సంచరించెను (16). తరువాత ఆ మహర్షి కాళిని చేరెను. కాశి 
తిర్షములన్నింటిలో గొప్పది. శివునకు ప్రియమైనది. కాశీ శివుని 
స్వరూపము (17) .అతడు కాశీని దర్శించి కృతారుడయి;ను. 
కాశీనాధుని దర్శించి, పరమానంద భరితుడై పూజించెను (18). 


సముదః సేవ్య తాం కాశీం కృతార్గో మునిసత్తమః |నమన్‌ 
సంవర్ణయన్‌ భక్తా సంస్మరమ్‌ పుమవిహ్వలః || 19 


[బహ్మలోకం జగామాథ శివస్మరణ నన్మతిః | శివతత్వం విశేషేణ 
జ్ఞాతుమిచుుస్చ నారదః || 20 


నత్వా తత విధిం భక్త్యా స్తుత్వా చ వివిధై స్సువైః | పపచ్చ సివ 
తత్త్వం సివ సంభకమానసః || 21 


ఆ మహర్షి ఆనందముతో ఆ కాశినగరమును సేవించి, శివునికి 
నమస్కరించి, భక్తితో శివమహిమను వర్షించి, సేమవ్యాకులుడై 
సనివుని స్మరించి కృతారుడాయిను (19).శివుని స్మరించుటచే 
పవిత్రమైన బుద్ది గల ఆ నారదుడపుడు శివతత్త మును 
అధికముగా తెలియగోరి బహ్మలోకమునకు వెళ్లాను (20). అచట 
[బహ్మకు భక్తితో నమస్కరించి, వివిధ స్తోతములతో స్తుతించి, 
నివుని యందలి భక్తితో నిండిన మనస్సు గలవాడై శివతత్త్వమును 
గూర్చి [పశ్నించెను(21). 


నారద ఉవాచ| 


(బహ్మాన్‌ బహ్మ స్వరూపజి పితామహ జగత్‌ర్పు భో | 
త్వతర్పసాదాన్మయా సర్వం విషోర్మాహాత్మ్యృుముత్తమమ్‌ || 22 


భక్తిమార్గం జ్ఞానమాగ్గం తపోమారం సుదుస్తరమ్‌ | దానమాగ్గమం చ 
తీర్ణానాం మారం చ శుతవానహమ్‌ || 23 


న జాతం శివతత్త్వం చ పూజావిధిమతః క్రమాత్‌ | చరితం వివిధం 
తస్య నివేదయ మమ ప్రభో || 24 


నిర్గుణోఃపి శివస్తాత సగుణ శృంకరః కథమ్‌ | శివతత్త్వం న జానామి 
మోహతనశివ మాయ యా || 25 


నారదుడిట్లు పలికెను - 


హే బహ్మన్‌!నీవు పరబహ్మ స్వరూపము నెరింగిన వాడవు. హే 
పితామహా! నీవు జగత్తునకు అధీశుడవు. నేను నీ అనుగ్రహముచే 
ఉత్తమమగు విషు మహాత్మ్యమును పూర్తిగా వినియుంటిని (22). భక్తి 
మార్గమును, జానమార్గమును, కఠినమగు తపో మార్గమును, 
దానమాగమును, మరియు తీర్గమాగమును నేను విని యుంటిని 
(23). కాని, నాకు శివతత్త్వము తెలియదు. కావున, హే ప్రభో!నాకు 
ఫివపూజా విధిని, శివుని వివిధ చరిత్రలను క్రమముగా చెప్పుము 
(24). తండీ! శివుడు నిర్లుణుడైననూ సగుణుడు ఎట్లు అయినాడు? 
నేను శివమాయచె మోహితుడనగుటచె, శివతత్త్వమును 
తెలియకున్నాను (25). 


సృష్టేః పూర్వం కథం శంభు స్వ్వరూపేణ ప్రతిష్షితః | సృష్టి మధ్యే 
స హికథం క్రీడన్‌ సంవర్తతే ప్రభుః || 26 


తదంతే చ కథం దెవస్సు తిష్టతి మూశ్వరః | కథం ప్రసన్నతాం 
యాతి శంకరో లోకశంకరః || 27 


సంతుష్షృు స్వభళ *కేభ$ః పరేభ్యశ్చు మహేశ్వరః |కిం ఫలం 
యచుతి విధ తత్సర్వం కథయస్వమే || 28 


సద్యః ప్రసన్నో భగవాన్‌ భవతీత్వనుశుశుమ | భక్తి ప్రయాసం స 
మహాన్న పశ్యతి దయాపరః || 29 


సృష్టికి పూర్వము శంభుడు తన రూపములో ఎట్లు ప్రతిష్టితుడై 
యుండెను ? ఆ ప్రభువు స్టితికాలములో క్రీడించు విధమెట్టిది?(26). 
ఆ మహేశ్వరుడు ప్రలయ కాలములో నౌట్లుండును?లోకములకు 
శుభములనిచ్చు శంకరుడు ప్రసన్నమగు విధమెటిది? (27). హే 
(బహ్మన్‌! మహేశ్వరుడు సంతుష్టుడై తన భకులకు, ఇతరులకు 
ఏమి ఫలమునిచ్చును? ఈ సర్వమును నాకు చెప్పుము (28). 
భగవాన్‌ శంకరుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని వినియుంటిమి, ఆ 
మహాను భావుడు దయాళువు. భకుల శ్రమను చూడలేడు (29). 


(బహ్మా విష్ణుర్మబాశశ్వ [తయో దెవాశ్సివాంశ జాః | మహెశస్తత 
పూర్ణాంశ స్వయమేవ శివః పరః || 30 


తస్యావిరృ్భా వమఖ్యాహి చరితాని విశేషతః | ఉమావిరృావమాఖ్యాహి 
తద్వివాహం తథా విభో || 31 


తధార్హస్థ్వం విశేషేణ తథా లీలాః పరా అపి | ఏతత్సర్వం 
తథాన్యచు కధనీయం త్వయాఃనఘ || 32 


తదుత్స్పల్తిం వివాహం చ శివాయాస్తు విశేషతః | ప్రబూహి మే 
(ప్రజానాథ గుహజన్మ తథైవ చ || 33 


బహ్మ విషు మూశులు ముగ్గురు దేవులు శివుని అంశనుండి 
జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణ అంశముతో 
జన్మించెను. కాన, మహేశుడు సాక్షాత్తుగా పరమశివుడే (30).శివుని 
ఆవిరావమును, విశేషించి లీలలను చెప్పుము. హే ప్రభో! ఉమ 
యొక్క ఆవిరావమును, మరియు వివాహమును చెప్పుము 
(31).మరియు హే అనఘా!శివుని గార్హస్థ్యమును, లీలలను, 
ఇంతియే గాక ఇతర గాధలనన్నింటినీ చెప్పుము (32). హే 
(ప్రజాపతే! ఉమ యొక్క ఆవిరావమును, వివాహమును మరియు 
గుహుని జన్మను నాకు చెప్పుము. 


బహు భ్యశృ శుతం పూర్వం న తృపష్తోస్కి జగత్‌ర్పుభో | అతస్త్వాం 
శరణం [పాప్తః కృపాం కురు మమోపరి || 34 


ఇతి శుత్వా వచస్తస్య నారదస్యాంగ జనస్య హి | ఉవాచ వచనం 
తత బహ్మా లోకపితామహః || 35 


ఇతి శ్రీ శివ మహా పురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
పథమ ఖండే సృష్టుపాఖ్యానే నారద ప్రశ్న వర్ణనం నామ 
పంచమోధ్యాయః (5). 


హా జగన్నాయకా! నను అనేకుల నుండి పూర్వము విని యుంటిని. 
అయిననూ, తృప్తి కలుగలేదు. కావుననే, నిన్ను శరణు వేడితిని, 
నామ దయము చూపుము (34). కుమారుడగు నారదుని ఈ 
మాటను విని, లోకపితామహుడగు బ్రహ్మ అపుడు ఇట్లు పలికెను 
(53) 


శి శివ మహాపురాణములోని రెండవది యగు రుద సంహిత 
యందలి మొదటి ఖండము అగు సృష్టు పాఖ్యానములో నారద 
ప్రశ్న వర్తనమను ఐదవ అధ్యాయము ముగిసినది (5). 


